





రచన 
విద్వాన్‌, డాక్టర్‌ ఏమిడికాల్ప చెంచుసుబ్బయ్య, 
కార్యదర్శి, ధర్మప్రచారపరిషక్‌, తి. తి. దేవస్థానములు 
kkk 


“శివరాత్రా సమం కించిత్‌ పావనం న చ విద్యతే 1 
శివలోకప్రదా హ్యేషా సకలైశ్వర్యదాయినీ” ॥ 
శ్‌ నేర 
ప్రచురణ 
ధర్మప్రచార పరిషత్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి - 517 501 


మహాశివరాత్రి (తెలుగు) 
వ్రథమముద్రణ : 2,00,000 
2006, ఫిబ్రవరి 


అమూల్యము 


(వచురణ: 
ధర్మప్రచారపరిషత్‌ 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి - 517 501 

ఫోన్‌ : 0877-2230893 
ముద్రణ : 

యాడ్స్‌పింట్‌, టి.నగర్‌, చెన్నై-17. 


ముందుమాట 


తిరుమల తిరుపతి దేవస్థానమువారు ధర్మప్రచార 
పరిషత్తు ద్వారా నిరంతరాయంగా పుస్తక ప్రసాదాన్ని 
భక్తులకు విశేషంగా అందిస్తున్నారు. ఈ సంవత్సరం 
ఆయా పర్వదినాల వైశిష్ట్యాన్నీ, ఆచరణవిధానాన్నీ, 
వలితాన్నీ, వరమార్శాన్నీ సామాన్యులకు సైతం 
పఠనగ్రహణయోగ్యంగా వుండేందుకై కృషి చేస్తూ, చిన్న 
చిన్న పుస్తకాలు ముద్రించి, ఉచితంగా అందజేస్తున్నాము. 
భక్తులు ఉత్సాహంతో స్వీకరించి, చదివి ఆనందిస్తూ, మా 
కృషిని అభినందిస్తున్నా రని తెలిసి, శ్రీతిరుమలేశుని 
దయను నుతిస్తూ, నమస్మరిస్తున్నాము. పాఠకదేవుళ్ళ 
ఆనందమే ఆనందనిలయుని ఆనందనిలయంకదా! 

తిరుపతి, తిరుమల దివ్యక్షేత్రాలు “హరిహరాభేద 
తత్వాన్ని” నిరూపిస్తున్నాయి. తిరుమలవాసుని ఏడు 
కొండల్లో - కొండల మొదటి తావు (పీఠం) కపిలతీర్థం! 
ఇక్కడి శివుడు కపిలేశ్వరుడు. అమ్మవారు కామాక్షి 
కపిలమహర్షి పూజించిన శివలింగం శ్రీ కపిలేశ్వరస్వామి. 
శివుడు జ్ఞానదాత. కేశవుడు మోక్షదాత. జ్ఞాన ఫలం 


3 


మోక్షం. కనుక సప్తగిరిపీఠమైన కపిలతీర్థ క్షేత్రాన్ని దర్శించి, 
ఇచ్చటి శివుణ్ణి సేవించి, జ్ఞానులై, సప్తావరణాలు దాటి, 
ఏడు కొండలపై వెలసియున్న శ్రీవారిని దర్శించి, మోక్ష 
గాములు కావడం విశిష్టమార్గం! ఇందుకే కొండక్రింద 
జ్ఞానదాత, కొండపైన మోక్షదాత - ఉభయఫల ప్రదాతలై 
శివకేశవులు కొలువై భక్తులను ఉద్ధరిస్తున్నారు. 
మహాశివరాత్రి శివభక్తులకు మహావిశిష్టపర్వదినం! 
ఈనాడు ఉపవాసం, శివారాధన, నాల్గుయామాల్లో 
శివునికి అభిషేకం, రాత్రి జాగరణం - భక్తితో నిర్వహించి, 
మవోనందాన్ని అనుభోవిన్తుంటారుం బక్తులు! 
మహాశివరాత్రినిగూర్చిన కథా విశేషాలు ఎన్నో వున్నాయి. 
అన్నీ పూర్తిగా పేర్కొనడం, వివరించడం అలవికాని పని. 
“సూక్ష్మంలో మోక్ష'మన్నట్లు చిన్నపుస్తకంద్వారా 
గొప్ప విషయాలు తెల్పడం, తెలుసుకోవడం అనేవి 
భగవత్మృపవల్ల, జన్మాంతరసుకృతసాధనవల్ల లభించే 
సంపదలు! అ ట్లని వూరకుండటం భావ్యంకాదు. కనుక 
అన్నిపండుగల్లోపాటు యథావకాశంగా మహాశివరాత్రి 
విశిష్టతను గూర్చిన విజ్ఞానాన్ని, భక్తజనులకు 


4 


మహేశ్వరప్రసాదంగా ఈ చిన్ని పుస్తక రూపంలో 
అందించే మా ప్రయత్నాన్ని ఆదరించి, సఫలం చేస్తా 
రని అర్ధిస్తున్నాము. మున్చటివలెనే ఈ వుస్తకాన్ని 
సముచితపద్ధతిలో సమకూర్చి యిచ్చిన ధర్మప్రచారపరిషత్‌ 
కార్యదర్శి, శ్రీ చెంచుసుబ్బయ్యగారిని సాదరంతో 
అభినందిస్తూ, ఇంకా ఎన్నో యిట్టి పవిత్ర కార్యాలు 
దీక్షాదక్షతలతో నిర్వహించే శక్తిసామర్య్యాలను 
శ్రీపద్మావతీశ్రీనివాసకపిలేశ్వరులు అనుగ్రహిస్తా రని 
ఆశిస్తూ... 
“ఎందరో వువోనుఖావులు అందరికీ 
వందనములు” 
సదా శ్రీనివాసుని ధార్మికసేవలో 


తిరుమల-తిరుపతి ఏ.పి.ని.ఎన్‌, శర్మ 


దేవస్థానములు, ఐ.ఏ.ఎస్‌., 
19-2-2006. 


వినయాంజలి 

శివసంబంధమైన పూజాపర్వదినాల్లో మహాశివరాత్రి 
విశేష విశిష్ట పర్వదినం. నిరాకారసాకారతత్త్వాలకు 
ఏకసంకేతంగా ఆవిర్భవించిన శివలింగం మహాతేజస్సుతో 
ప్రకాశిస్తూ, సకలాన్నీ తనలో లయం చేసుకొంటూంది. 
చాలప్రాచీనకాలంనుంచీ శివరాత్రిపూజలు, ఉపవాసం, 
జాగరణ చేన్తున్నట్లు వురాణాల్లో పేర్కొనబడింది. 
శివరాత్రినాడు రాత్రివేళ నాల్గుయామాల్లో శివుణ్ణి అభిషేకించి, 
పూజిస్తే విశేషంగా శుభఫలాలు చేకూర్తాయి. పాపాలు 
పరిహారమవుతాయి. శివరాత్రివ్రతాచరణం భుక్తిముక్తి 
ప్రదాయకం! 

మహాశివరాక్రివ్రతం లింగపురాణంలో వుంది. ప్రతి 
మాసంలోనూ బహుళచతుర్దశిని “మాసశివరాత్రి” అంటారు. 
మామమాసంలోని బహుళచతుర్దశిని “మహాశివరాత్రి” 
అంటారు. తిరుపతిక్షేత్రంలో శ్రీకపిలతీర్థం - శ్రీకపిలేశ్వర 
స్వామి ఆలయం వున్నాయి. శివరాత్రికి శ్రీ కపిలేశ్వరునికి 
(బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. 

విశేషవర్వదినాలనుగూర్చిన విజ్ఞానం, పరమార్థం 
సామాన్యప్రజలకు అందాలన్న వుద్దేశంతో + తిరుమల తిరుపతి 
దేవస్థానం అధికారులు ధర్మప్రచారవరిషత్తు ద్వారా చిన్న 

6 


చిన్న పుస్తకాలు ముద్రించి, భక్తులకు పుస్తకప్రసాదంగా అంద 
జేస్తున్నారు. ఇప్పటికి శ్రావణపూర్ణిమ, వైకుంఠ ఏకాదశి, 
రథసప్తమి విశేషాలను వివరించే పుస్తకాలు ముద్రించి, 
భక్తులకు అందించినాము. ప్రస్తుతం “మహాశివరాత్రి” 
పుస్తకాన్ని అందిస్తున్నాము. మాన్యశ్రీకార్యనిర్వహణాధికారిగారి 
ఆదేశానుసారం తమిళభాషలో కూడ ఈ పుస్తకాన్ని ముద్రించి, 
తమిళభక్తులకు అందిస్తున్నాము. క్రమంగా పుస్తక ప్రసాద 
సాహిత్యాన్ని ఇంకా కొన్నిభాషల్లోనూ ప్రచురించడం 
జరుగుతుంది. ప్రజల వద్దకు భక్తిసాహిత్యాన్ని చేర్చడం 
ధర్మప్రచారపరిషత్‌ ఆశయాల్లో ఒకభాగం. ఈ కృషియే 
ఇలాంటి పుస్తక ప్రసాదం! ఏ పండుగనైనా, వ్రతాన్నైనా, 
పూజనైనా - తెలిసి ఆచరించడంతో ఎంతో ప్రయోజనం, 
ఆనందం సిద్ధిస్తుంది. భక్త మహాశయులకు ఈ పుస్తకప్రసాదం 
చెక్కు చెదరని భక్తి జ్ఞానానందపదార్థమై పెన్నిధిగా శోభిస్తుం 
దని భావిస్తున్నాము. తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, తిరుపతి 
శ్రీకపిలేశ్వరుడు సకలైశ్వర్య ప్రదులై అందరినీ రక్షింతురుగాక! 

ఇట్టి రచనావకాశం కల్పించిన తి.తి.దే. అధికారులకు 
కృతజ్ఞతావందనములు. 


తిరుపతి సదా శ్రీవారిధార్మీకసేవలో 
20-2-2006. పమిడికార్పి బెంచుసుబ్బయ్య 
7 


లింగాష్టకము 


(బ్రహ్మమురారిసురార్చితలింగం, 
నిర్మలభాసితశోభితలింగమ్‌ / 
జన్మజదుఃఖవినాశకలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ uv 


దేవముని(ప్రవరార్చితలింగం, 
కామదహనకరుణాకరలింగమ్‌ । 
రావణదర్పవినాశనలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥ 
సర్వసుగంధసులేపితలింగం, 
బుద్ధివివర్ధనకారణలింగమ్‌ 1 
సిద్ధసురాసురవందితలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥ 
కనకమహామణిభూషితలింగం, 
ఫణిపతివేష్టితశోభితలింగమ్‌ 1 
దక్షసుయజ్ఞవినాశనలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ 1 


8 


కుంకుమచందనలేపితలింగం, 
పంకజహారసుశోభితలింగమ్‌ 1 
సంచితపాపవినాశనలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ 11 
దేవగణార్చిత సేవితలింగం, 
భావైర్భక్తి భిరేవచ లింగమ్‌ । 
ASSESS ప్రభాకరలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥ 
అష్టదళోపరివేష్టితలింగం, 
సర్వసముద్భవకారణలింగమ్‌ I 
అష్టదరిద్రవినాశనలింగం, 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ 11 
సురగురుసురవరపూజితలింగం, 
సురవనపుష్పసదార్చితలింగమ్‌ I 
పరమపదం పరమాత్మకలింగం 
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥ 


ఫలశ్రుతి 


లింగాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధా 
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే 1 


9 


“నమ arc” 
పమహాళశివరా(త్రి-ఆధ్యాత్నికస్పూర్తి 

మాఘబహుళచతుర్దశినాటి అర్దరాత్రికాలమున పరమ 
శివుడు కోటి నూర్యకాంతులతో లింగరూపమున 
ఆవిర్భవించినాడు. కనుక ఈనాటి అర్థరాత్రినుండి చతుర్దశి 
ఉన్నప్పుడే మహాశివరాత్రి. ఈ మాఘమాససంబంధమువలెనే 
ప్రతిమాసమునను బహుళచతుర్దశి 'మాసశివరాత్రి అయినది. 
మహా శివముగల రాత్రి - మహాశివునియొక్క రాత్రి - 
మహాశివరాత్రి. శివు డనగా - బ్రహ్మానంద స్వరూపుడు. 
నిర్వికారుడు గనుక శమించియుండవా డనియు ఇతనియందు 
నజ్జనుల మనన్సులు ఉండు ననియు, సాధువుల 
మనన్సులందు శయనించి యుండు వాడనియు. 
సకలశుభములతో కూడినవా దనియు, అర్థములు. “శివము' 
అనగా మంగళము, శుభము, కైవల్యము, శ్రేయస్సు. రాత్రి 
అనగా సుఖము నిచ్చునది. కనుక గొప్ప శుభముతో 
కూడినదియు, పరమసుఖమును ఇచ్చునదియు, మహో 
శివస్వరూదమైన బ్రహ్మానందమును ప్రసాదించునదియు 
మవోశివరాత్రి! శివుడు మహాతేజోలింగరూవమున 
ఆవిర్భవిందిన నన్నివేశము - 18 కల్పములలో - 
ఈశానకల్పమున జరిగినది. ఈ నందర్భములో 

10 


శ్రీమన్నారాయణుడు శ్వేతవరావారూవము దాల్చి, 
శివలింగప్రాదుర్భవస్థాన మును చూచివచ్చుటకై 
యత్నించినందున - ఆనాటి నుండి ఈ కల్పమునకు 
“శ్వేతవరాహకల్ప” మని పేరు వచ్చినది. పరమేశ్వరుడు 
నర్వవ్యావకు డయినవ్వుడు అతనికి ప్రత్యేకముగా 
ఒకరూపమనునది లేదు. అన్నియు తానే! కాని అందరికిని 
కనిపించవలె ననెడి అనుగ్రహముతో పరమేశ్వరుడు 
“సాంబమూర్తి (అంబ = పార్వతి, సాంబ = స + అంబ = 
పార్వతితో గూడినవాడు) యై ఆవిర్భవించినాడు. కేవలజ్ఞాన 
రూవము నిరాకారము. జ్ఞానము తేజోరూవము. “e 
జ్ఞానతేజమే రాశీభూతవై జ్యోతిర్మయలింగముగా 
సాక్షాత్మరించినది. రూపము కంటికి కనిపించవలెనన్నచో 
జ్యోతిస్సు (కాంతి) అవసరము. కనుకనే శివుడు మొట్టమొదట 
జ్యోతిర్లింగమై, పిదప సాంబ శివుడై - విష్ణుబ్రహ్మలకు 
గోచరించినాడు. లింగ మనగా - ప్రకృతిలో లీనమై యున్న 
పరమాత్మ స్వరూపమును తెలుపునది. ఆ స్వరూపమును 
పొందించునది - అనగా అనుభవింప జేయునది - అని 
అర్ధము. కనుక నిరాకారమై, సర్వవ్యాపకమైన సచ్చిదానంద 
శివస్వరూపము. సాకారమై, సర్వజ నానందకరముగా 
నేత్రోత్సవముగా గోచరించిన మహాపవిత్రపర్వదినము - 
శివరాత్రి. కృష్ణపక్షములోని చీకటి - జీవుని ఆవరించిన 
il 


మాయాంధకారము. జ్ఞానదాతయగు పరమశివుని కృపవలన 
జీవుడు మాయనుండి ముక్తుడై, ఆత్మ స్వరూపమును గుర్తించి, 
సర్వవ్యాపకమయిన ఆనంద తేజమును శివలింగరూపములో 
దర్శించి, జీవన్ముక్తుడు కావలె ననెడి సదాశయముతో, 
జీవితమును సత్యశివ సుందరముగా తీర్చిదిద్దుకోవలయు 
నను శుభాకాంక్షలతో - అట్లు భావించి, దర్శించి, తరించిన 
మనపూర్వులు శివరాత్రిని పర్వదినముగా మ 

త్‌ రూపం.” అవస్థాత్రయం, ఆత్మరూపే 

7 శివాభిన్నస్వరూపే బణ్క రాతి - ఆదదాతి - ప 3 
అని వ్యుత్పత్తి = కనుక ఆధ్యాత్మికతత్త్వాను భూతి నొంది, 
“శివో? హమ్‌” అను పరమాద్వైతస్థితి సిద్ధించుటయే శివరాత్రి 
ఫలము! ఇది యోగరాత్రి! శివరాత్రిఎల్లరికిని భుక్తి ముక్తులను 
ప్రసాదించు వరమవ్రతము. శివపూజకు, శివరాత్రి 
వ్రతమునకు భేద మున్నది. వేదములలో శివుడు రుద్రుడుగా 
పేర్కొనబడి నాడు. సంసార దుఃఖమును నాశనము 
చేయువాడు, వేదరూపమున ధర్మమును పొందింప 
జేయువాడు, మున్నగు నర్ధములు రుద్రశబ్దమున కున్నవి. 

సహ (స్రారకమలమున అర్ధమాత్రాస్వరూపమున నిలిచిన 
పరతత్త త్త్వమే శివుడు. శివరాత్రీనాడు శివునికి ధారాపూర్వకముగ 
చల్లని నీటితో అభిషేకము గావించవలెను. ఇది యోగశాగస్త 
రీత్యా - సహప్రారకమలమున ప్రకాశించు సదాశివ 

12 


తత్వ్వామృతము వర్షించుటకు ప్రతీక. శివరాత్రి విశేషములలో, 
ఉపవాసము, రాత్రివేళ అర్చనలు, చతుర్దశీయుక్తమైన 
అమావాస్య మున్నగునవి ప్రముఖ మైనవి. ఇందలి ఆధ్యాత్మిక 
రహస్యములను గమనింతము. 

ఉపవాస మనగా నిరాహారియై యుండుట అనునది 
సామాన్యార్థము. ఆహార మనగా “మనస్సుతో, బుద్ధితో, 
ఇంద్రియములతో స్వీ కరింపబడునది” అని అర్ధము. సంస్కార 
రూపమున న. స్వీకరించునది సూక్ష్మాహారము. పంచ 
జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు న్వీకరించునది 
స్తూలాహారము. ఇది శబ్ద స్పర్శ రూప రస గందాత్మకము 
శరీరమునకు నీ్రరించం అన్నము మున్నగునది 
స్థూలతరాహారము. “ఉపవాసి మనగా “సమీపహాసము'. 
మనశ్శరీరములను Se నుంచుటయే 
శివరాత్రినాటి ఉపవాసము. కనుక కేవలము ఆవోర 
రూపవస్తువులను స్వీకరింపకుండుటయే గాక - సూక్ష్మ, 
స్థూల, స్థూలతరాహారములను వదలు టయే నిజమైన 
ఉపీవాసవప్‌. ఇట్టి తాత్త్వికమైన ఉపవాసముచేసినపుడే 
“శివో౭ వావ్‌” 28 అనుభోవింవ బడును. కేవల 
బావ్యోనుష్యానము All) యోజనము! ఈ 
విశాలబ్రహ్మాండమున సృష్టిప్రళయము లనెడి రెండు 
విభిన్నప్రవాహములు నిత్యము ప్రవహించు చున్నవి. కాల 

13 


ప్రవాహమున రాత్రి - పగలు అను రెండుబీలిక లున్నవి. 
మనసన్సునందును ఈ సృష్టి ప్రళయము లున్నవి. 
ప్రకృతియందు నిత్యసృష్టి, నిత్య లయము గలదు. ఇది 
ఏకత్వమునుండి భిన్నత్వమునకు, భిన్నత్వమునుండి 
ఏకత్వమునకు చేర్చు మహాశక్తి. కార్యకారణరూపము. పగలు 
కార్యరూపము. రాత్రి కారణరూపము. రాత్రిలో సర్వము 
లయించియుండి, పగలు సృష్టిరూపమున కార్యము జరుగును. 
కారణము ఏకరూపము. కార్యము నానారూపము, 
శివరాత్రినాడు అర్ధరాత్రివేళ శివుడు ఏకాకారతేజోలింగ 
రూపమున సాక్షాత్మరీంచుటచే” సర్వసముద్భవ కారణలింగ” 
SYD లింగాష్ట్రకస్తోత్రమున నున్నది. కాగా మనః ప్రాణేంద్రియ 
ములు ఆత్మ సన్నిధిలో చేరి, ఆనందించుటయే రాత్రి. అనగా 
పగలు విషయానందమగ్నములయిన కార్యరూప మనః 
ప్రాణాదులు, రాత్రి కారణరూపశివసన్నిధిలో తమతమ 
కార్యములు చాలించి, నిర్విషయానందస్టితిలో సుఖించుటయే 
శివరాత్రి. పగలు భిన్నత్వము. రాత్రి ఏకత్వము. 

చతుర్దశి - అమావాస్య. అమా = కూడిక; వాస్య = 
వసించియుండుట. అనగా = ఈరోజు = సూర్య చంద్రులు 
కూడికొనియుందురు. ఆధ్యాత్మికముగా సూర్యుడు - 
పరమాత్మ, చంద్రుడు జీవాత్మ. జీవాత్మ పరమాత్మతో 
చేరుటయే యోగ సాధనలో చివరిదశ. కనుక అమావాస్య 

14 


అద్వైత పరమానందమునకు సంకేతము. ఉపాసనాశక్తి లేనిదే 
ఈ అభేదస్థితి లభింపదు. కనుక చతుర్దశి అవసరమైనది. 
చతుర్దశినాడు చంద్రుడు సూర్యునికి అత్యంతసమీపమున 
రేఖామాత్రముగ నుండును. అట్లే సాధనకాలమున జీవాత్మ 
పరమాత్మసన్ని ధానమున రేఖామాత్రదూరమున భేదస్థితిలో 
నుండును. మాఘబహుళచతుర్దశినాడు జీవాత్మ - పరమ 
శివునికి అత్యంతసమీపమున నుండును. సాధన - ఉపాసన 
తీవ్రతరమైనపుడు - చతుర్దశిస్థితినుండి - అమావాస్యస్థితి 
అనగా శివైక్యస్థితి సిద్ధించును. "ఇట్టి శుభలగృమే అర్ధరాత్రి 
లింగోద్భవకాలము! ఇదియే మవోశివరాత్రి! “ఇట్లు 
అవ్యాత్నికముగ ఆచరించిననే శివరాత్రివ్రతము సార్థకము. 
సఫలము అగును. అద్వైతానుభూతియే శివరాత్రి! 
జాగరణము : జాగరణ మనగా ఏదో పిచ్చాపాటి 
మాటలతో, వినోదకార్యక్రమములతో మేల్మొనుట కాదు. 
ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా 
(శవణాదులతో మేల్మొల్పి, తాను శివుడై, సర్వమును 
శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన 
జాగరణము. అప్పుడు శివపూజలో న య 
శివభజనలో సామీవ్యము, శివభక్తులతో కూడి, శివ 
విషయములు ప్రనంగించుటలో సాలోక్యము. శివ 
ధ్యానములో సారూప్యము సిద్ధించుననిన ఆదిశంకరుల మాట 
15 


(ప్రత్యక్షర ప్రత్యక్ష సత్యమగును. చతుర్విధముక్తులును 
ఇహలోకముననే ఈ దేహముతోనే స్వానుభవములోనికి 
వచ్చును. ఈ నాల్గింటిని శివరాత్రినాడు ప్రత్యక్షముగా 
సాధించుటయే శివరాత్రి జాగరణము. నాల్గయామముల 
పూజలతో మనోబుద్ధి చిత్తాహంకారములు నాల్గును 
పరిశుద్ధములు కావలెను. ప్రపంచము అశాశ్వత మనియు, 
బ్రహ్మ “మొక్కటే శాశ్వత మనియు గ్రహించి, మనబుద్ధిని 
మేల్మొల్చుటయే జాగరణము. 

శివరాత్రిమాహాత్యకధలలో బిల్వవృక్షము, వ్యాధుడు 
(వేటాడి జీవించు బోయ), జింకలు (ప్రధానములు. 
మానవదేవహమే - ఈ నంసారమే - బిల్వవృక్షము. 
బిల్వపత్రమునకు గల మూడు ఆకులు త్రిగుణములు. కాడ 
మనస్సు. కామక్రోధాదులే anode. కొమ్మలే శరీర 
భాగములు, ఈ జీవాత్మయే సంసార బిల్వ వృక్షము నెక్కిన 
“అంకిలుడు” - అను వేటగాడు. (అంకిలుడు అనగా ఇట 
జీవాత్మ అను గుర్తుగలవాడు. ) ఇంద్రియరూప బాణములతో, 
విషయరూప పక్షి జంతువులను వేటాడుట ఇతని ప్రవృత్తి. 
ఈ 'ప్రాకృతజీవుడు శుద్ధజీవుడై తనసమస్తకర్మలను, 
కర్మఫలములను భగవంతునికి అర్పించినప్పుదే మోక్షము 
చేకూరును. కనుక దేహమనెడి బిల్వవృక్షము నెక్కి త్రిగుణముల 
నెడి బిల్వవ(త్రములను కోని, గుణాతీతుడైన వర 

16 


మేశ్వరునిశిరస్సుపై అర్పించుటయే బోయ చేసెనపుణ్య 
కార్యము! ధర్మభక్తిజ్ఞాన వైరాగ్యములే అతనిని ప్రబోధించిన 
శింకలు, బోయను భయపెట్టిన క్రూర మృగములే 
కామాదులు. కాని అతని ప్రారబ్ద | కర్మ ఆనాటితో “కీరుటచే 
- అవి ఏమియు చేయజాలక పోయినవి. అతని జన్మాంతర 
నుకృత్తము బిల్వ వృక్షము నెక్కించినది. బిల్వము 
మోక్షలక్ష్మీ నివా సస్థానము. బిల్వమనగా 'సేవకుని పాపమును 
పోగొట్టునేది, అని 558. బిల్వవృక్షము నెక్మినందున అతని 
పాపములు అన్నియు నశించినవి. అప్రయత్నముగ జరిగిన 
జాగరణముచే బిల్వార్చణముచే - అతనికి కైలాసము 
లభించినది. తెలియక PSS బిల్వపూజ, జాగరణము, 
ఉపవాసము - అంతటి ఫలము నీయగా - ఇక ఇందలి 
ఆధ్యాత్మిక తత్త్వరహస్యములను గుర్తించి, శివరాత్రి వ్రతమును 
ఆచరించువారికి గలుగు మహాఫలము వర్ణనాతీతము. 
వాచామగోచరము అత్మైకవేద్యము. మృత్యుంజయునిఆరాధన 

మృత్యుంజయ త్వమును చేకూర్చుననుట అనుభవసిద్ధము! 
సంవత్సరమునకో, నెలకో ఒకరాత్రి కాక - Galen 
నిజమైన శివరాత్రిగా మార్చుకొన్నవుడే జీవితము 
శివమయముగా పరిణమించి, అద్వైతానందానుభూతితో 
“శివో౭ హ”మ్మగును. నంవత్సరములో ఐదురకాల 
శివరాత్రులు ఆచరణ యోగ్యము of పెద్ద లందురు. 


17 


1) నిత్యశివరాత్రి - ఇది (ప్రతి నిత్యము శివారాధనకై 
సంకల్పించి, పూజించురాత్రి. 2) పక్ష శివరాత్రి - 15 రోజుల్లో 
అనగా HFSS, కృష్ణపక్షచతుర్దశి రాత్రి శివారాధన 
గావించుట, 3) మాసశివరాత్రి - ప్రతి మాసములో 
కృష్ణవక్షచతుర్ద శిరాత్రి శివారాధన గావించుట. 4) 
మహాశివరాత్రి - మాఘబహుళచతుర్దశి రాత్రి గావించు 
శివారాధన. 5) యోగశివరాతి - యోగి తన 
యోగమహిమతో యోగనిద్రలో సమాధిస్థితి నొందు రాత్రి. 
ఇందలి ఐదు శివరాత్రులలో అన్నింటిని “అచరింపకున్నను, 
సంవత్సరమునకు ఒక్కమారు మావుమాన బహుళ 
చతుర్దశినాటి అర్ధరాత్రి సంభ్యవించు మహాశివరాత్రిని 
శివారాధనతో సార్థకము చేసికొన్నను ధన్యత నొందవచ్చును. 
సామాన్యముగా రాత్రివేళ ప్రీదేవతాపూజలు (అమ్మవారి 
పూజలు), పగటివేళ పురుషదేవతాపూజలు నిర్వహింతురు. 
కాని ఒక్క శివరాత్రికి మాత్రమే TB నాల్గు 
యామములందును శివుని పూజించుటచే ఈ మహాశివరాత్రికి 
గల విశిష్టత తెలియుచున్నది. ఈశివరాత్రి - పగలు, రాత్రి 
ఉపవాసముతో ఉండి, నిర్వహించునది. చతుర్దశి కనుక - 
కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములైదు, “అంతఃకరణ 
చతుష్టయము (మనోబుద్ధి 1 చిత్తాహంకారములు) (5+5+4 
= 14) శివార్చణముగావించి, శివానందానుభూతినొందుట 
18 


ఇందలి ఆంతర్యము. శివరాత్రినాడు నాలుగుయామము 
లందును శివలింగమును నాల్గు విధములగు వస్తువులతో 
అభిషేకింతురు. శివుడు అభిషేకప్రియుడు కదా! 
మొదటి యామమున పాలతో అభిషేకము. తామర 
పూలతో పూజ, పెసరపప్పు, బియ్యము కలిపి పులగమువండి 
శివునికి నివేదన. బుగ్వేదమంత్రములు పరించవలెను. 
BOSS యావుమున పెరుగుతో అభిషేకము. 
తులసీదళములతో అర్చన, పాయసము నైవేద్యము. 
యజుర్వేదమంత్రపఠనము. మూడవ యామమున నేతితో 
అభిషేకము. బిల్వదళములతో ప పూజ, నూగుల పొడి కలిపిన 
పదార్ధము (నూగు చిమ్మిలి) నైవేద్యము. సామవేదమంత్ర 
వఠనము. నాల్గవయా మమున తేనెతో అభిషేకము. 
నల్లనికలువపూలతో ప పూజ. కేవలము అన్నము నైవేద్యము. 
అధర్వణవేదమంత్ర పఠనము. ఇట్టిపూజ వారివారిఅవ 
కాశమునుబట్టి ఇంటనే శివలింగమునకుగాని, శివా 
లయమునందలి శివ లింగమునకుగాని నిర్వహించవచ్చును. 
అభిషేకవేళలో శివుని దర్శించుట మహాపుణ్య ప్రదము. 
శివరాత్రినాడు బిల్వపూజ ముఖ్యము. బిల్వము అనగా 
మారేడు. ఇది మాడు ఆకులు ఒకే కాడకు కలిసియున్న 
పత్రములు గలది. బిల్వదళము, విల్వ పత్రము అని అందురు. 
బిల్వమనగా “బిలతి కుష్టాదీన్‌ - బిల్వ Do భేదనే” - 
19 


కుష్టాదులను పోగొట్టునది. “సేవకస్య పాపం బిలతి, హినస్తి 
- RAHA పాపమును పోగొట్టునది - అని వ్యుత్పత్తులు. 
దీనికి మాలూర మనియు పేరు. “మల్యతే దేవై - దేవతలచే 
ధరింపబడునది - బిల్వము సకల దేవతలకు ప్రియమైనది. 
శ్రీ ఫలమనియు పేరు. లక్ష్మీప్రదమైనది, లక్ష్మీప్రియమైనది 
అని అర్థములు. బిల్వము ఓషధీజాతికి చెందినది. పంచ 
బిల్వము లని ప్రసిద్ధి చెందిన - తులసి, మారేడు, వావిలి, 
ఉత్తరేణు, వెలగ - అనువానిలో బిల్వము (మారేడు) చేరినది. 
ఈ యైదును బిల్వములే - అనగా పాపనివారకములు. 
మారేడు (బిల్వము) స్పర్శ, వాసనకూడ ఆరోగ్య ప్రదమే! 
దీని వేరు లేదా ఆకురసము కషాయము గావించి, 
సేవించినచో ఉష్టమును తగ్గించును. మేవావ్యాధిని 
తొలగించును. పైత్యమును తగ్గించును. ఆకలిని పెంచును. 
వేరు కషాయము గుండెదడను పోగొట్టును. వేరుగంధము 
సర్పవిషమును హరించును. పత్ర కషాయము ఉబ్బసమును, 
వాంతులను హరించును. దీని పూలను నీళ్లలో నానబెట్టి, 
కాచి, ఆ నీటిని సేవించుటచే కలరా మొదలగు 
అంటువ్యాధులు తొలగును. బిల్వపత్రములను ఎండబెట్టి, 
పొడిచేసి, నిత్యము సేవించినచో “రక్తపోటు” (బి.పి) తగ్గి 
పోవును. దశమూలములలో మారేడువేరుకూడ నున్నది. దీని 
కాయలు, గుజ్జు శిరోవ్యాధంల నివారణలో మిక్కిలి 
20 


ఉపకరించును. ఇట్లు బిల్వము మహౌషదీగుణములు 
విశేషముగా నున్న ప్రశస్త వృక్షము. మాఘమాసమున 
వాతావరణము శీతలమై, వ్యాధి కారకములగం 
సూక్ష్మ(క్రిములతో కలుషితమై యుండును. కనుకనే 
మాభుమానమంతయబు సాయంకాలము శివునికి 
రుద్రాభిషేకము గావించి, బిల్వపత్రములతో అర్చించుటవలన 
ఇంట వాతావరణము ఆరోగ్య(ప్రదమై యుండును. 
వంచబిల్వములుగా నున్న ఆకులు ఎండినవైనను, 
ముందురోజు పూజకు ఉపయోగించిన వైనను - వాటిపై 
నీరు చల్లి మరల పూజకు ఉపయోగింపవచ్చు నందురు. 
బిల్వము శివునికి పరమ'ప్రీతికరము కనుక “ఏకబిల్వం 
శివార్చణమ్‌” అని బిల్వాష్టకాదులు, బిల్వాష్టోత్తరశతనామా 
వళులు శివ సంబంధములై (ప్రసిద్ధి నొందినవి. ఇందలి 
త్రిదళములు - త్రిలోకములకు, త్రెగుణములకు, త్రికరణ 
ములకు, త్రిజన్మలకు, - ఇలా త్రిసంఖ్యాకములైన అసంఖ్యాక 
తత్త్వములకు సంకేతములు. ఇన్ని తత్త్వములను మహాతత్త్వ 
సంకేతమైన శివలింగమునకు అర్చించుటచే జీవుడు 
శివస్వరూపుడై “శివో౭ హమ్‌” అనెడి దివ్యాద్వైతానుభూతి 
నొందును. ఒక్క బిల్వదళము శివునికి అర్చించుటచే 
“కోటి యజ్ఞఫలము” లభించునని ఆర్షవాక్యము! జమ్మి, 
ఉసిరిక, గరిక - చేర్చి అష్టబిల్వము లనియు ప్రసిద్ధి కలదు. 
21 


శవలింగము 

సామాన్యముగా లింగ మనగా చిహ్నము (గుర్తు) అని 
అర్ధము. “శివునికి గుర్తు అనునర్థములో 'శివలింగూమని రూఢి. 
ఇది ఒక సంకేతమే కాని, వొస్తవమునకు ఇదే శివుని రూప 
మని కాదు. ధ్యానానుగుణముగ శివుని రూపములు అనేకము 
లున్నవి. లింగములో సాకార నిరాకారములు లీనమై 
యున్నవి. సర్వమును తనయందు లీనము గావించుకొనునది 
కనుక లింగ మని పేరు. ప్రళయాగ్నిలో సర్వమును భస్యమై 
శివలింగములో లయించును. (లీనమగును) మరల 
సృష్టిప్రారంభములో అందుండియే ఉద్భవించును. 

పంచలింగములు, ద్వాదశ జ్యోతిర్లింగములు ఇవ 
న్నియు విశ్వమునకు, అందలి తత్త్వములకు సంకేతములు. 
విశ్వమే విశ్వేశ్వరతత్త్వముకదా! శివలింగము ఆపాతాళన 
భస్ట్రలాంత వ్యాప్తము - అనగా సర్వవ్యాప్తము! + శివలింగములు 
అనెక విధములు. అందు సువర్ణ నిర్మితలింగము ముక్తి 
నిచ్చును. వెండి లింగము ఐశ్వర్యమును, వైడూర్యలింగము 
శత్రునాశమును, స్ఫటికలింగము సర్వవాంఛాఫలప్రదత్వ 
మును, కల్గించును. (కాని రాగి, కంచు, సీసము, dep 
చందనము, శంఖము, ఇనుము లింగములు కలియుగములో 
నిషేధింవబడినవి). పాదరన లింగము మహైశ్వర్య 
(ప్రదాయకము. మహో ప్రభావ సంపన్నము. పాదరసమునకు 

22 


SSS మనిపేరు. “రోగములను నశింపజేయునది” అని 
వ్యుత్పత్తి. ఇందు “ప = విష్ణువు, ఆ = పార్వతి, ర = శివుడు, 
ద = బ్రహ్మ - అని అర్ధములు కనుక 'పారది - (పాదరసము) 
త్రిమూర్త్యాత్మక పరాశక్తి స్వరూపము. పాదరసలింగపూజ 
జీవితములో ఒక్కమారైనను చేయుట సకలాభ్యుదయ ప్రదము. 
బాణలింగ పూజ ముక్తి ప్రదము. బాణలింగములు నర్మదా 
నదిలో లభించును. ఇంద్రాదిదేవతలును బాణలింగములను 
పూజించి నా రని పురాణోక్తి. ఇందు ఆవాహన విసర్జ్దనము 
లుందవు. 
వేదములలో శివుడు 


బుగ్వేదములోని మూడు సూక్తములలో (మం 114 
నూ 2-88, 7-46) రుద్రుని న్తుతియున్నది. 
కృష్ణయజన్వేదములో చతుర్ధ కాండము 5,7 ప్రపాఠకములకు 
రుద్రాధ్యాయ మనిపేరు. వీటిని నమక చమకము లందురు. 
శుక్షయజుర్వేదములోని 16వ అధ్యాయము రుద్రదేవతా 
కమైనది. అధర్వవేదములో 11వ కాండములోని 2వ 
సూక్తములో రుద్రమాహాత్య మున్నది. పురాణములు 
శివప్రభావమును అనేకరీతుల వర్ణించినవి. 


23 


శినపూజా మహిమ 


శివధ్యానము నిరంతరము ఎక్కడ జరుగునో అక్కడ 
సమస్త మంగళము, సర్వసిద్ధులు, సాలోక్యసామీష్య సారూప్య 
సాయుజ్యములు అనబడు చతుర్విధపురుషార్థములు కాచుకొని 
యుండును. శివస్మరణవల్ల ఎట్టి దారుణ సంకటములైనను 
వటావంచలైపోవును. అంతేకాక ఎన్ని వివ్నృుములు 
సంభవించినను అవి అన్నియు తొలగిపోవును అనుటలో 
ఎట్టి సంశయములేదు. తెలియకుండ అమృతమును 
పానముచేసినచో పానము చేసినవారు ఎట్లు అమరులు 
అగుదురో అదేవిధముగా ఎవ్వరి నామోచ్చారణము 
వల్లనైనను, హాస్యమునక యినను, నిందించుటకు నైనను 
శివస్మరణ చేసినను, అన్నిపాపములు భస్మమైపోవును. కావున 
భక్తిశ్రద్ధలతో ఏకా(గ్రచిత్తముతో, శివధ్యానము చేసిన 
మహాభక్తుల పుణ్యమునకు హద్దు లుండవు. ఈవిధముగా 
శివునిపై పరమ ప్రీతిగల్లిన ఉత్తమ సంస్కారముగల మానవులు 
అత్యంతపవిత్రమైన శివరాత్రినాడు ఉపవాసముచేసి, 
జాగరణసల్చి, బిల్వ దళములతో క్రమముగా శివార్చన 
చేసినచో వారిజన్మాంతర పాపశేషములు దహింపబడుటలో 
ఎట్టిసందేహము లేదు. ప్రతినిత్యము విల్వములతో శివార్చన 
చేయువారు మిక్కిలి పుణ్యవంతులు. అట్టి భక్తుల దర్శన 
మాత్రముచేతనే అన్నిపావములు తొలగిపోవును. ప్రాతః 

24 


కాలశివ దర్శనముచే గతరాత్రి చేసినపాపములు, మధ్యాహ్న 
శివదర్శనముచే జన్మాంతరదోషములు పరిహారమగును. 
సంధ్యాకాలములో శివదర్శనమును 'పేమపూర్వకముగా 
చేసినచో వెనుకటి ఏడుజన్మములలోని పావములు 
భోన్మమగును. శివరాత్రి మహిమను వర్ణించుటకు 
ఆదిశేషునికిని తరముగాదు. అరవై సంవత్సరములకు 
ఒకసారివచ్చుకపిలాషష్టికంటె, అర్జాదయ మహోదయాది 
సంక్రమణగ్రహణాదిపర్వకాలములకంటె, శివరాత్రియే 
శ్రేష్టమైనది, వసిష్టవిశ్వామిత్రా దిమునీశ్వరులు, దేవతలు, 
గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు 
శివరాత్రివ్రతమును ఆచరించుదురు. ఈ సందర్భము నందు 
శౌనకాది మహర్షులకు సూతపౌరాణికులు చెప్పిన పావనమైన 
కథ ఒకటికలదు. దానిని శ్రోతలు సావధాన చిత్తముతో 
శ్రవణముచేసి ధన్యులగు రుగాక! మాసములలో మాఘ 
మాసము విశేష మహిమాన్వి SHAH. అందుకృష్ణపక్షవతుర్దళి 
శివరాత్రి కనుక అద్భుతమైన మహిమ గలదిగా శ్రీవ్యాస 
మహర్షి వర్ణించిరి. ఆ మహిమను ఆదరభావముతో (శ్రవణము 
చేయవలెను. వింధ్యపర్వత ప్రాంతమున శాకలనగరమున 
అంకిలుడు అను ఒకబోయవాడు నివసించుచుండెను. అతడు 
మృగములను వేటాడుచు నిర్భ్ధయాస్వభావముగల్లి ఎల్పప్పుడు 
నిషిద్ధకర్మలనే ఆచరించుచుండెను. ఒకనాడు దురాచార 
25 


పరుడైన ఈ వ్యాధుడు వచ్చనికవచమును ధరించి, 
ధనుర్భాణములు తీసికొని, SoS SY SK Saxo 
తగిలించుకొని, ఘోరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవిలో 
మిగుల రమణీయమైన ఒక శివాలయ ముండెను. ఆదినము 
వరాత్రి గావున నలుదిక్కులనుండి భక్తులు విశేషముగా ఆ 
ఆలయమునకు వచ్చుచుండిరి. ఆ శివాలయము 
ఆకాశమునంటు వతాకములతో, (ప్రకాశించు రత్న 
కలశములతో, శుద్ధమైన కైలాస శిఖరములవలె నొప్పుచు, 
మిక్కిలి రమణీయముగా నుండెను. “గర్భగుడి”లో 
మణిమయమైన శివలింగము స్థాపింపబడియుండెను. వచ్చిన 
భక్తులు భక్తితో అభిషేకాదిషోడ్‌శోపచారములచే సా మిని 
పూజించు చుండిరి. బ్రాహ్మణులు రుద్రమును చెప్పుడు డిరి. 
తాళమృదంగములతో శివభజన జరుగుచుండెను. ఆధ్వనిచే 
ఆ ప్రాంతమంతయు మారుమోగుచుండెను. దివ్యమైన 
పుష్పముల పరిమళము దశదిశలు వ్యాపించియుండెను. లక్షల 
కొలది దీపముల ప్రకాశము సూర్యచంద్రుల ప్రకాశమునే 
తిరస్మరించు చుండెను. ఈ సందర్భమందు ఆ వ్యాధుడు 
అచ్చటికి వచ్చి ఆ ఉత్సవమునంతయు సంభ్రమముతో 
చూచుచు అట్టహాసముతో నన్వచు ఇట్లు అనుకొనెను. 


“ఆహా! ఈ ప్రజలు ఎంతటి మూర్భులు! ఈ పూజలకై 
ఎంతో ద్రవ్యమును వ్యర్థము చేయుచున్నారు. ఇదంతా 
26 


ఈ 


శిలామయము. లోపల శిల! బయటశిల! ఇక దేవత్వము 
ఎక్కడ నుండి రాగలదు? మృష్టాన్నభోజనము చేయుటమాని 
ఉపవాసము చేసి, బాధపడుచున్న వీరికి పిచ్చిపట్టినట్లు 
ఉన్నది” - ఇట్లు హాస్యము చేయుచు నిలబడియుండెను. 
అంతలో భక్తసమూహము శివనామమును కీర్తింపదొడగిరి. 
దానిని విని వ్యాధుడుగూడ “శివ శివ హర హరి” అని 
చెప్పుచు ఆలయ ట్రదక్షిణము చేసి, భయంకరమైన అడవిలో 
ప్రవేశించెను. అతనికి శివనామోచ్చారణము అలవాటు 
అయ్యెను. “వార వారి” అనుకొనుచు నాట్యము 
చేయుచుపోవుచుండెను. శివ నామోచ్చారణ చే వాడు చేసిన 
పాపములు తొలగిపోవుచుండెను. ఇంతలో సూర్యాస్తమయము 
అయ్యెను. కంటికి కాటుక పూసినట్లు అంధకారమంతయు 
అలముకొనెను. ఆ రాత్రి నిషాదుడు ఉవవానము 
చేనియుండెను. వేటకొరకై అతడు అక్కడక్కడ 
సంచరించుచుండకొద్ది దూరములో గొప్ప సరోవర మొకటి 
కనబడెను. అది తామరనవువృశోభితమై మిక్కిలి 
రమణీయముగా నుండెను. గట్టున ఆకాశమునంటు 
చున్నవేమో అనునట్లు కనబడు బిల్వవృక్షములు ఉండెను. 
యోగభ్రష్టులు మరల కర్మభూమిపై దిగి జన్మ పరంపరలను 
పొంది నట్లు ఈ బిల్వవృక్షములు సూర్యచంద్ర కిరణములను 
భూమిపై పడకుండ చేయుచుండెను. ప్రత్యేకించి ఆరోజు 
27 


మిక్కిలి అంధకారము ఆవరించియున్నందున ఆ 
ప్రాంతమంతయు చిమ్మదీకటితో నిండియుండెను. ఒకానొక 
బిల్వవృక్షము నెక్కి ఒకకొమ్మపై కూర్చొని, ఆ వ్యాధుడు విల్లును 
సంధించి, బాణములు SBA, చుట్టును తిలకించెను. అతని 
దృష్టికి బిల్వదళములు అడ్డము వచ్చినందున కుడిచేతితో 
వాటిని త్రుంచి ఎడమ చేతితో పారవేయ దొడగెను. అచ్చట 
క్రిందిభాగమున పవిత్రమైన శివలింగ మొకటి కలదు. 
వ్యాధుడు క్రిందికి పారవేయు బిల్వదళములు ఈ శివలింగము 
మీదనే పడుచుండెను. ఈశ్వరుడు ఆ బిల్వదళపూజలో మిక్కిలి 
సంతుష్టు డయ్యెను. ఆదినము తాను ఉద్దేశింపకయే ఉపవాస, 
జాగరణములు అనివార్యముగా అతడు చేసియుండెను. నీటిపై 
అలలవలె శివనామోచ్చారణము కూడ అతని నోటినుండి 
వెలువడు చుండెను. ఈ విధమైన శివస్మరణార్చనాది 
కృత్యములచేత ఆ వ్యాధుని పాపములు క్షయింపదొడగెను. 
ఇట్లుండ జాము ప్రొద్దుపోయిన తర్వాత నీరుత్రాగుటకై 
పూర్ణగర్భవతి అగు తేజోమయమైన ఒకానొక ఆడుజింక ఆ 
సరోవరము చేరి, సోపానమలపై దిగుచుండెను. దానిని 
చూచిన వ్యాధుడు ఆ జింకను తనబాణమునకు గురిచేయ 
ప్రయత్నించుచుండగా వానిని ఉద్దేశించి ఆ లేడి ఇట్లు 
చెప్పదొడగెను. “ఆర్య! మాపై బాణమును ఎందుకు 
ఎక్కుపెట్టెదవు? నీకు నేను ఏమి అపచారమును గావించితిని? 
28 


గర్భవతి నయిన నన్ను వధించుట నీకు ధర్మమా? 
నాగర్భమునందున్న శిశువు అతిసూక్ష్మమై, అజ్ఞానావృతమై 
యున్నది. ఇట్టిస్థితిలో నీవు నాకు తొందర గల్గించినచో నీకు 
దారుణమైన పాపము గల్టును. “ఎట్టి అన్యాయము తలపెట్టని 
గర్భిణినయిన నన్ను చంపుట నీకు పాడిగాదు” అని జింక 
వ్యాధునకు హితవచనములు తెల్పెను. ఈ వాక్యములను విన్న 
బోయవాడు “ఓ మృగమా! నా ఆలుబిడ్డలు ఉపవాసముతో 
POSS ప్రతీక్షించుచున్నారు. నేనుకూడ ఈదినము 
ఉపవానము చేయుచున్నాను. నీవు మనుమ్యులవలె 
శాస్తోక్తమైన మాటలు చెప్పుట ఆశ్చర్యముగా నున్నది. నీయెడ 
నాకు సంపూర్ణమైన దయగల్లినది. నీవు పూర్వజన్మములో 
ఎవరు? నీ కేట్టిజ్ఞానము వెట్లు SOSH? విశదముగా 
తెలుపమని ప్రశ్నించెను. లేడి ఈ" విధముగా జవాబు 
చెప్పదొడగెను. “పూర్వము దేవదానవులు క్షీరసాగరమును 
మథించినప్పుడు పదునాల్గు స్రీరత్నము 'లుదృవించెను. 

వాటిలో ‘Soy? యనబడు అవర నేనే! నా 
రూవలావణ్యములకు దేవతలు డిగ్భాంతులైరి. నా 
లావణ్యవీక్షణములకు దేవతలు మత్స్యములనలె నాకు 
వశులైరి. నా శరీరవరిమళము నాభవ్రూణించుటకై 
(భ్రమరములవలె మునులు నన్ను చుట్టిరి. నా మధురమైన 
సంగీతముచే అందరు తమశరీరములనె మరచి పరవశులైరి. 

29 


నేను స్వర్ణభోగములను అనుభవించుచు మదముచే శివభజన. 
శివార్చన, మున్నగు సత్మర్మలను త్యజించి, మద్యము 
సేవించుచు దేవతలను మాని, హిరణ్యడు అను రాక్షసుని 
చేపట్టి చాలకాలము గడపితిని. ఒకనాడు వాడు వేటకై 
పోయేను. ఇట్టి దుర్మార్గుని న వావానముచే 
శివపూజాదివిధులనెల్ల మరచిపోవలసి వచ్చెనుగదా యని 
తలచి, ఒకానొక నాడు రాక్షసుడు వెళ్లిన సమయమందు 
నేను శివదర్శనార్థమై కైలాసమునకు పోయితిని. మహాపాపిని 
అయిన నన్ను శంకరుడు చూచి “నీవు మర్యలోకములో 
నీయిరువురు నఖులతోపాటు జింకగా పుట్టము. 

హిరణ్యనామకరాక్షసుడుకూడ జింకగానే పుట్టి, మీ మువ్వు ౧౦తో 
సుఖించుగాక” అని శాపమిచ్చెను. వెంటనే నేను పరమేః శ్వరుని 
పరిపరివిధములుగా ప్రార్థించి, శాపపరిహారమును గూర్చి 
వేడుకొంటిని. శివుడు కరుణించి పండ్రెండు సంవత్స రములు 
జరిగిన పిదష మీకు శివప్రాప్తి గల్గును” అని అనుగ్రహించెను. 
శాపానుసారము మేము నలువురము కర్మభూమిపై జింకలుగా 
జన్మించితిమి. నేను గర్భిణినన్న విషయము నీకు తెలియును. 

నా శరీరమును Sos యెడలనా స్వస్థానమునకేగి బిడ్డను 
ప్రసవించి, మరల వచ్చెదను. అప్పుడు, నీవు నన్ను చ చంపి 
నాశరీరమును తినవచ్చును. ఇది సత్యమైన మాట” అని 
జింక విన్నవించెను. వ్యాధుడు జింక మాటలు విని యి 

30 


ట్లనెను “నీవు చెప్పునది నిజమే అయినను నీ మాటలలో 
నాకు నమ్మకముచాలదు. లోకములో ఎందరో ఎన్నోరకము 
లుగా అబద్ధములు చెప్పి, తమ శరీరములను కాపాడు 
కొందురు. కావున నీవు నిజముగా సత్యవాదినివి అయినచో 
ఏదైన ఒట్టుపెట్టుకొను” మని చెప్పగా ఆ మృగము 
మహాదైన్యముతో నిట్లుచెప్పెను. “ఓ వ్యాధుడా!' నేను నా 
మాటను తప్పినచో అనేక పాపములు నాకు సంభవించును. 
చేసిన ఉపకారమును మరచు కృతఘ్నునకు, ఇతరులను 
హింసించువానికి, భగవంతుని భజింపనివానికి, దానములకు 
విఘ్నముచేయువానికి, గురువును నిందించువానికి గల్లు 
పాపము నాకు ప్రాప్తించుగాక! లక్ష్మీపతి అయిన విష్ణువును, 
పార్వతీపతి అయిన శివుని నిందించువారికి, దానమిచ్చి పిదప 
దానిని మరల తీసికొనువారికి, వచ్చు పాపము నాకు 
నంభవించు గాక! Soh Oey’ 288, శా(స్తమును 
నిందించువారికి, బ్రష్టాచారునకు దెవాలయమునందుండి 
వారికీర్తనాది నత్మాలక్షేవములలో తాంబూలము 
వేసికొనునతనికి కుష్టురోగము సంభవించు నని శాస్త్రములలో 
చెప్పబడినది. అట్టి పాపము నాకు సంభవించుగాక! తాను 
విద్యావంతుడై ఇతరులకు ఆ విద్యను దానముచేయక 
దాచువానికి శకునపక్షి జన్మమువచ్చును. సజ్జనులను 
అనవసరముగా బాధపెట్టువానివంశము నిర్వంశమగును. 
31 


స్వామి ద్రోహము చేయువాడు కుక్క అగును. సేవకులతో 
సేవచేయించుకొని, వారికి జీతభత్యములివ్వని యజమానులు 
బిక్షగాండ్రం అగుదురు. వంటవదార్భములను 
దొంగలించువారు పిల్లిజన్మమెత్తెదరు. అతిథి అభ్యాగతులకు, 
మంచిఆహారము పెట్టక, తానుమాత్రము మృష్టాన్నము 
భుజించినయెడల పతితుడగును. తల్లిదం[డులను దుః 
ఖపెట్టువాడు కోతిగా పుట్టును. నేను ఇక్కడికి నామాటమేరకు 
మరల. రాకపోయినయెడల ఈ పొవము లన్నియు 
సంభవించును. నామాటలు తప్పినచో శివపూజకు విఘ్నము 
కలిగించిన దాని వల్ల వచ్చు పాపమునకు గురియగుదును” 
అని జింక ప్రతిజ్ఞ చేసెను 

బోయవాడు ఈ మాటలు విని ఆశ్చర్యభరితుడై జింకతో 
తన వనిని త్వరగా ముగించుకొని రావలనినదిగా 
అనుమతించెను. అట్లు అనుమతించిన బోయవానికి 
శుభములను కోరుచు సరోవరమునందలి నీరుత్రాగి, ఆ జింక 
తన తావునకు పోయెను. ఇక్కడ బోయవాడు తన యెడమ 
చేతితో బిల్వదళములను త్రుంచి, పారవేయుచుందెను. 
రెండుజాములవరకు బోయవాడు వేయుచున్న 
బిల్వదళములతో తనకు ఉత్తమమైన పూజ జరిగినందున 
ఈ చెట్టుక్రిందగల శివుడు పరమసంతోషమును పొందెను. 
దానివలన ఏడు జన్మములనుండి ఆ బోయవాని 

32 


నాశ్రయించిన పాపములలో సగభాగము భస్యమాయెను. 
శివనామోచ్చారణయందు వానికి ఆసక్తి గల్గెను. జింక చెప్పిన 
పవిత్రమైన మాటలు వినినందున సత్‌కాలక్షేపముద్వారా ఆ 
బోయవాడు జాగరణము చేసినట్లు అయ్యెను. 

ఆ జింక వెళ్లిన తరువాత వ్యాధుడు శివనామస్మరణ 
చేయుచు, బిల్వదళములను గిల్లి, క్రింద వైచుచుండెను. 
కాలము నిలువదుకదా! రెండవజాము పూర్తికావచ్చినది. 
ఇంతలో నీరు ద్రాగుటకై ఒక ఆడుజింక అచ్చటికి వచ్చెను. 
“దీనిని వదలను” అనుచు వేటగాడు బాణమును సంధింపగా, 
కలత చెందిన జింక “నేటితో నా ఆయుస్సు తీరినది” 
అనుకొని, ధైర్యము వహించి, “అయ్యా! శబరా! కొంచెము 
ఆలోచింపుము. నీరు ద్రాగుటకై నే నిక్కడికి వచ్చితిని. మొదట 
తనివిదీర నీరు ద్రావ నిమ్ము. ఇంట చిన్న చిన్న బిడ్డలున్నారు. 
వారినొక్కమారు పల్మరించి, సంతోషపరచి వత్తును. 
సంతానవ్యామోహమనునది సహజముకదా! ఐహికసుఖోప 
భోగమోహము నాకును తప్పకున్నది. త్వరగా ఇల్లుచేరి, 
భర్తను, సంతానమును దర్శించి, తిరిగి వత్తును. 
ఇంతమాత్రము జెదార్యము నాపై చూవుము. నన్ను 
విశ్వసింపుము. నాకడసారి కోర్కెను మన్నించి, ఈ 
సాహాయ్యము చేయుము. నీ మేలు ఎన్నటికి మరువను” - 
అనెను. ఈ మాటలు విన్న వ్యాధుడు “చాల బాగున్నది! 

33 


ఇటనుండి వెళ్లి, నీవు తిరిగి వత్తువా? ప్రాణములు మిక్కిలి 
తీపియైనవి. ప్రాణములు కోల్పోవుటకు ఎవ్వరును రారు. నీ 
మాటపై నాకు నమ్మకము లేదు. కనుక ప్రమాణము చేసి, 
ప్రయాణము కమ్ము” - అనెను. 

అంతట జింక “అయ్యా! పుణ్యాత్మా! ఆడిన మాటను 
తప్పి, నేను రాకున్నచో - బావులను, గుళ్ళను, గోపురములను 
కూల్చువారును, వేదశాప్రములను నిందించువారును, సాధు 
సజ్జనులను హింసించువారును, పురాణపుణ్యకథలను 
దూషించువారును - ఏ పాపము నొందుదురో, అట్టి 
పాపమును నేనును పొందుదును. అన్నదమ్ములయ్యును 
కడుపుమంటతో (ఈర్య్యతో) ఒకరినొకరు హింసించువారు 
తమ ఐశ్వర్యమును కోల్పోవుదురు. ప్రత్యక్షమున మంచిగా 
మాట్లాడి, పరోక్షమున నిందించువారు కొంగలగుదురు. 
గురువునందలి దోషములను వెదకువారిసంవదలు 
నర్వనాశనమగును. తల్లిదండ్రులను, గురువులను 
కష్టపెట్టువారును, మూగజీవులకు నీరు మేత పెట్టని వారును, 
మూగవారై పుట్టుదురు. నేను తిరిగి రాకున్నచో ఇట్టి పాపము 
లన్నియు నన్ను చెందునుగాక! మరణమునుగూర్చి నాకు 
ఆవగింజంతయు బాధ లేదు. పుణ్యాత్మ! అంత్యకాలమున 
నా మనోవాంఛను నెరవేర్చి, పుణ్యముగట్టుకొమ్ము. త్వర 
త్వరగా పోయి వత్తును. అనుమతింపుము” - అని 
(ప్రమాణములు చేసెను. 34 


వ్యాధునికి జ్ఞానోదయకాలము సమీపించినది. శాశ్వత 
సుఖములు లభింపనున్నవి. కనుకనే కఠినాత్ముడైన వ్యాధుని 
మనస్సు మెత్తవడుచున్నది. కరుణారనము కట్టలు 
తాకుచున్నది. జింకను కరుణించి, “పోయి రిమ్మనినాడు. 
జింక మిక్కిలి సంతోషించి, కడుపునిండ నీరు ద్రావి, వ్యాధుని 
ప్రశంసించుచు - ఇంటికి వెళ్లినది. మంచికాలము 
చేరువగునప్పుడు - మంచిబుద్ధియు చేరువగునుకదా! 
కొంతసేపటికి ఆ సరోవరమునకు నీరు ద్రాగుటకై మగజింక 
వచ్చెను. వెంటనే వ్యాధుడు బాణమును సంధించెను. వానిని 
చూచి జింక ఇట్లు చెప్పెను. “ఓ శివభక్తుడా! సుగుణవతులై 
పతివ్రతలైన నా భార్యలకు కొన్ని విషయములను చెప్పి, 
నేను వెంటనే ఇక్కడికి వచ్చెదను. నేను అట్లు రానిచో నా 
శపథములను వినుము. పరమభక్తుడు హరకీర్తన చేయు 
నమయమున దానిని భంగవరచువాని వంశము 
నిర్వంశమగును. అట్టి పాతకము నాతలపై పడుగాక! 
సజ్జనులను హింసించు వారికి, సంతానము వృద్ధికానేరదు. 
దేవతావిగ్రహములను భంగము చేయువారు, శీవమహిమను 
తృణీకరించువారు, ఘోరమైన నరకమును పొంది, కీటకము 
లగుదురు. లేనిపోనివాటిని అతిశయోక్తితో చెప్పువారికి కప్ప 
జన్మము కలుగును. వురాణములు జరుగుచోట 
నిద్రించువారికి పెనుభూతజన్మము వచ్చును. నేను మరల 

35 


ఇక్కడికి రానిచో ఈ పాపము లన్నియు నాకు కలుగుగాక!” 
అని వాగ్దానము చేసి, పోయివచ్చుటకు, వ్యాధుని అనుమతిని 
అర్థించెను. అమృతోపమానములైన ఆ జింకమాటలను విని, 
వ్యాధుడు ఆనందబాప్పములతో, పోయివచ్చుటకు జింకకు 
అనుమతినిచ్చెను. నీరుత్రాగి ఆ జింక తనయింటికి వెళ్లెను, 


వ్యాధుడు శివనామస్మరణచేయుచు బిల్వపత్రములను 
శివలింగముపై వేయుచు, ఆ వృక్షముపైననే కాలము 
గడపుచుండెను. ఈవిధముగా నాల్గు జాములలోను శివునకు 
పూజ జరిగెను. వ్యాధుని పాపరాశియంతయు సమూలముగా 
భస్మమయ్యెను. అప్పటికి తెల్లవారెను. సూర్యభగవాను 
డుదయించు చుండెను. కొంతసేపటికి మూడవ ఆడుజింక 
ఆ సరోవరము దగ్గరికి వచ్చెను. దానిని చంపుటకు 
బాణమును గురిపె పెట్టగా అది యిట్లు చెప్పెను. “అయ్యా! 
నన్ను చంపవద్దు. నా బిడ్డకు పాలిచ్చి వెంటనే యిక్కడికి 
వత్తును. ఆపై సీ యిష్టము వచ్చినట్లు చేయుము” అని 
ప్రార్థించెను. వ్యాధుడు అప్పుడు ఈ జింక ఎట్టి ధర్మములను 
చెప్పునో వినవలెనను కుతూవాలముచే జింకను 
ప్రతిజ్ఞాపూర్వకముగా మాట యిమ్మని కోరెను. అప్పు డాజింక 
ఇట్లు చెప్పెను. “గడ్డివామికి, ee నిప్పు పెట్టువారు, 
గోమాతకు ఉవయోగవడునీటిని అడ్డగించువారు, 
క్షయరోగవీడితులగుదురు. ఇతరుల వన్తువులను 

36 


దొంగలింపగోరువారు, మంచివారికి జరుగు సమ్మానమును 
చూచి అసూయపడువారు, నేత్రరోగములతో బాధపడుదురు. 
పుస్తకములను దొంగలించువారు మూగవా రగుదురు. 
భక్తులను నిందించువారినోరు దుర్గంధపూరితమగును. 
ద్రవ్యమును ఖర్చు చేయక ney డగువాడు బుసగొట్టుచున్న 
మహాసర్పమగును. ass వచ్చిన యతిని బయటికి పంపు 
పాపి, శివుని ఆగ్రహమునకు పాత్రుడగును. వానిసంతతి, 
సంపద దగ్గమగును. వడ్డించిన విస్తరివద్దనుండి బయటికి 
అతిథిని వేంపువాడు మహాపాపి' యగును. నేను నీ 
కిచ్చినమాట తప్పినచో ఈ చెప్పిన పాపము లన్నియు నాకు 
లభించుగాక!” అని చెప్పిన జింక యొక్క మాటలు విని 
గద్గదకంఠుడయి జింక పోయి వచ్చుటకు వ్యాధుడు 
అనుమతించెను. ఆ జింక నీరుత్రాగి యింటికి పోయి తన 
బిడ్డకు పాలిచ్చి దానిని తృప్తిపరచెను. 

గర్భిణిగానున్న ఆడుజింక ప్రసవించెను. రెండవ 
ఆడుజింక తన ఆశయము తీర్చుకొని, సంతసించెను. వీటి 
యజమానుడైన మగజింక ఆ మూడుజింకలను చూచి తా 
మిచ్చిన మాట (ప్రకారము వెంటనే వ్యాధునివద్దక్సు 
పోవలసినదిగా ఆనతియిచ్చెను. తమ పిల్లలతోపాటు ఆ 
జింకలన్నియు వ్యాధుని వద్దకు వచ్చెను. మగజింక ముందు 
నిలబడి మొదట తన్ను చంపవలసినదిగా బోయవానిని 

37 


ప్రార్థించెను. అపుడు ఆడుజింకలు “ఓ వ్యాధుడా! అట్లు 
చేయుట ధర్మముకాదు. భర్తకంటె ముందుగా భార్యలు 
చనిపోవుట ఉచితము” అని చెప్పగా తల్లిదండ్రుల Speen 
విన్న చిన్న పిల్లలు అంతఃకరణశుద్దితో ముందు నిలిచి 
“మొదట మమ్ములను చంపుము. ఎందువలన ననగా 
తల్లిదండ్రులను పోగొట్టుకొన్న పిల్లల జీవితము మహాదుః 
ఖభాజనముకదా” అని ప్రార్థించిరి. 

ఆ బిడ్డలు చెప్పిన మాటలకు ఈ వేటగాని హృదయము 
కరగిపోయెను. వెంటనే వాని కన్నుల నుండి ఏకధారగా 
అశ్రువులు రాల నారంభించెను. మిక్కిలి దయారచిత్తముతో 
వ్యాధుడు “ఓ పవి(త్రజీవులారా! ధర్మఫలదర్శకమైన మీ 
హితబోధ విని నేటికి నేను వరమవవిత్రుడనైతిని, 
జన్మజన్మాంతరములనుండి చేసిన పాపము లన్నియు దగ్ధమై, 
నాశరీరము పవిత్రమయ్యెను. నా పాలిటికి తల్లి, తండ్రి, 
గురువు, దైవము అన్నియు మీరే! ఆలుబిడ్డలతో చేరిన 
సంసారము కేవలము భ్రాంతినిలయము. శివ! శివ! శివపదవి 
ఎపుడు ప్రాప్తమగునో!” యని ప్రేమభరితముగా చెప్పుచు 
నిలబదెను. ఆ సమయమునకు సరిగా కైలాసమునుండి 
విమానము ఒకటి వచ్చెను. దానిలో వ్రమథులు 
కూర్చొనియుండిరి. వారిమధ్య పంచముఖములు, పది 
భుజములు, వ్యాఘ్ర చర్మమును ధరించిన సర్వమంగళ 

38 


కర్తయగు శ్రీ శంకరుడు దివ్యమైన తేజస్సుతో విరాజిల్లు 
చుండెను. కిన్నరులు మధురమనోహరమైన వాద్యములను 
వాయించ నారంభించిరి. wiih రాగాలాపన 
చేయదొడగిరి. వుష్పవృష్టి కురిసెను. జింకలన్నియు 
దివ్యశరీరములను పొందెను. Be చూచిన వ్యాధుడు వారికి 
సాష్ట్రాంగనమస్మారముచేసెను. వాని మనోభావములు 
మారిపోయెను. లోహము స్పర్శమణియొక్క స్పర్శచేత 
బంగారగునట్లు వ్యాధుడు శివరూపమును ధరించి నిలిచెను. 
వానిని కూడ విమానములో కూర్చుండజేసిరి. తమదివ్య 
శరీరములతో జింకలుకూడ విమానవాక్కెను. 
దేవనమూహమంతయు ఆ శివభక్తులను స్తుతించ 
నారంభించిరి. శివరూపమును పొందిన వ్యాధుడు 
శివలోకము నలంకరించెను. జింకలు నక్షత్రమండలమును 
అలంకరించెను. ఈనాటికి నక్షత్రమండలములో ఆ జింకలు 
మృగశీర్ష నక్షత్రముగాను, దాని వెనుక ప్రకాశించు నక్షత్రము 
వ్యాధుడుగాను ప్రకాశించు చుండుటను పుణ్యవంతులు 
చూడగలుగుచున్నారు. 

శ్రీవ్యాసభగవానుడు పవిత్రమైన ఈ కథను స్మాంద 
పురాణాంతర్గత బ్రహ్మోతరఖండమందు లింగకారణమున 
పేర్మొనినారు. పరమేశ్వరుని కృపా విశేషమున దానిని 
సంగ్రహముగా ఇందు పొందుపరచితిని. శివరాత్రి మహిమ 

39 


అనంతము. ఈ కథలను భక్తి శ్రద్ధలతో పఠించు వారిని 
పరమ శివుడు సర్వదా సంరక్షించును” అని వివరించెను. 


సమాప్తము 
శ్రీ సాంబ సదాశివార్చణ మస్తు! 





40 


ఏ.పి.వి.ఎన్‌, GE, ఐ.ఏ.ఎస్‌, కార్యనిర్వహాణాధికారి 
యాద్స్‌ప్రింట్‌, టి.నగర్స్‌ చెన్నై-17, ఫోన్‌ : 28151698 


శ్ర 


+ 


ప్రకాశకులు; 
ముద్రణ 





